


వాలబుగ్గలూ-పబడి మొగ్గలూ 







(పిల్లల పాటలు) 


పులిపాటి యాదగిరి 


Fs 
రా; విశాలాంధ్ర అబ్లాషంి హౌస్‌ 
CG ప ల్‌ 
మిజాన భువన్‌, 4-1-435 జంక్‌ స్పిట్‌ 


య హైబ్‌రాజాన్‌- 500 9౧1. 


PAALABUGGALOO-PASIDIMOGGALOO (Children’s Songs) 


By Pulipati Yadagiri 





(ప్రచురణ నెర. : 2240 






కాపీలు : 1000 







ఈ స్పుస్తకం మార్కు ట్‌ 
వున్నంత వరకు ముందుగా ప్రచురణ 
కర్తల నుండి లిఖితపూర్వక అనుమతి 
పొందకుండా దీనిలోని ఏ అంశాన్నెనా, 
ఎవరైనా, ఏ రూపంలోనైనా వాడుకో 


వడం కాపీరైట్‌ చట్టరీత్యా నేరం. 
ము యు ల 


ర్‌ 
న్‌ 


ప్రథను ముద్రణ : జనవరి, 2001 


ఆ పులిపాటి యాదగిరి 


వెల: రూ.20-00 





ప్రతులకు: విశాలాంధ్ర పబ్లిషింగ్‌ ప్రాసి, 
అబిడ్‌ ఎః హాదరాబొద్‌ - 500 001. 








విశాలాంధ్ర బుక్‌ హొస్స్‌, 
అబిడ్స్‌, సుల్తాన్‌ బజార్‌ - హైదరాబాదు, 
విజయవాడ, విశాఖపట్టుణం, గా 
కాకినాడ, గుంటూరు, అనంతపురం, 
హన్మకొండ, తిరువతి. 


న. 





ముదణ: శ్రీ కళాంజలి గ్రాఫిక్స్‌ హైదరాబాద్‌ - 29. ఫోన్‌: 3229831 


మాలా? 


ఈ సంపుటిలోని గేయాలను తమ పత్రికలలో 
(ప్రచురించిన బాలచంద్రెక, ఆంధ్రజ్యోతి వారపత్రిక 
సంపాదకులకు -- 

కొన్ని గేయాలను ఆకాశవాణి విజయవాడ కేంద్రం 
నుండి ప్రసారం చేసిన డైరెక్టర్‌ , ఆలిండియా రేడియో 
విజయవాడ వారికి నా హార్డికాభివందనాలు. అలాగే ఈ 
చిన్నారి పాటలను పుస్తకరూపంలో తెస్తున్న విశాలాంధ్ర 
(పచురణాలయానికి నా కృతజ్ఞతలు. 





1. 
wp 
8. 
4. 
ర్‌, 
6. 
wl 
8 
9. 


ఏమి కావాలి? 
నోటి దురద 
ఉడతా! 

నేతలం! 

కోయిలా! 

ఏడువకు పాపాయి! 


. (ప్రేమమందిరం 


రావోయీ! 


. పాపలు 
. ఓ మేకా! 
. పొలబుగలు 
Pa 
+ అనందం అనందం 
. తాతయ్యా! 
“మా మేస్టారు 
3 మల్లెపందిరి 


kX xX 


+, నవంబరు 14 

. చిట్టిపాపా! 

3 ఆరోగ్యమే భాగ్యము 
. చెరపకురా. చెడెదవు 
చుక్కల్లారా! 

, మౌ ఊరు 
అమ్మా! నీకెందుకమ్మ? . 33 

. శాస్తి 

ప మో బుజ్జిగాడు 
. సీతయ్య 

. పిచ్చుకల పెళ్ళి 
. ఒకటోయ్‌ ఒకటి 
. చిలకమ్మా! 

. 'లైగర్‌ 

* గణగణ 

. దీపాల పండుగ 


.= రెడ 
« 36 


.. 38 
4౦ | 
. 42 | 
44 | 
.. 45 
.« 47 | 








నింగిన ఉండే జాబిల్లి 
ఇచ్చును చల్లని వెన్నెల 
సేమయనే తెలి వెన్నెల 
ఉంది మా అమ్మ కన్నుల. 


ఎెన్నెలనిచ్చే జాచిల్లి 
న్న 
ఉండదు ఎప్పుడు మింట 
వెన్నను పెట్ట మా తల్లి 
చి oe) 
ఉండును ఎప డు ఇంటు. 


అమ్మలాగ ఓ కమ్మని పాట 

పాడలేదు కద జాబిల్లి 

అమ్మలాగ ర్ట కమ్మని మాట 
© 

చెప్పలేదు కద తన నోట. 


అమ్మ మనకు అనవరతమూ 
ఇచ్చును (పేమామృతమూ 
అమ్మయే మన మొదటిగురువు 
నిజముగా కల్పతరువు. 


షః స ఖో హో 








సొలబుగ్గలా పొపాయికి 
ఏమి కావాల్సి; 
ఏమేమి కావాలి? 


పొలబుగ్గలా పాపాయికి 
పొలు కావాలి 
ఓ లారి కావాలి. 


ఖ 


బోసినవ్వులా పాపాయికి 
ఏమి కావాల్సి; 
ఏమేమి కావాలి? 


బోసినవ్వులా పాపాయికి 
అమ్మ కావాలి 
ఓ బొమ్మ కావారి. 


బిఠిదిలి పలుకుల పాపాయికి 
ఏమి కావారఠి; 
ఏమేమి కావాలి? 
బిలిబిలి పలుకుల పాపాయికి 


జిలేబి కావాలి 
ఓ గులొబి కావాలి. 


పాలిబుగలూ-వనిడి మొగలూ 2 పులిపాటి యాదగిరి 


బుడిబుడి నడకల పాపాయికి 
ఏమి కావాలి; 
ఏమేమి కావాలి 


బుడిబుడి నడకల పాపాయికి 
బువ్వ కావాలి 
ఓ అవ్వ కానారి, 


పరుగులు తీసే పాపాయికి 


ఏమి కావాలి; 
ఏమేమి కావాలి? 
పరుగులు తీసే పాపాయికి 
పండ్లు కావాలి 
బొమ్మరిండ్డు కావాలి. 
(a) 
హః హః ణా షః హో 


పొలబుగలూా-వనీడి మొగ్రలూ న్‌ పులిపాటి యాదగిరి 





ఇ °కరి యొక్కడు 
పెంచెను ఖరమును 
బఠిసే రీతిగ 

మేవ. దలంచెను: 


రోజూ గాడిద 
చేల పైన బడి 
మేయుచు పంటను 
ధ్వంస మొన ర్చిను. 


గ్‌ింగడి నిండుగ 
కప్పుకొని వాడు 
పొదల చాటున 
పొంచియుండెేను. 


పొలబుగలూ-వసనీడి మొగలూ 


పరుల చేలపై 
పడి మేయుటకై 
కప్పెను దానికి 
పురి తోలొక్కటి. 


ఇ్షట్లులుండగా 
ఒకనాడొక్కడు 
పొలము కాపరి 
తెగువ బూనెను. 


4 పురిపొటి యాదగిరి 


పొదల చెంతకు 
చేరిన ఖరము 

కంబళమును గని 
ఇటు తలపోసెను: 


య ల్ఫఘ్రరూపమున 
నున్న గార్హభము 
అతి దిగ్గరగా 
ఓండ్ర పెట్టినది. 


బలిసియున్న ఆ 
ఖరమును కాపరి 
యమపురి కం పెను 
సంతసమొందిను. 


పొలదుగ్గలూ-వసిటీ మొగలూ 


ఒక్క (వేటుతో 
తెగటార్చుటకై 
బల్లిమునొక్కటి 
చేత బూనెను. 


“పంటి గాడిద 
ఒంటరిగా నిలు 
నిర్తీక్రించుచూ 
నిలబడి యున్నది.” 


అరప్పు విన్న ఆ 
పొలము కాపరికి 
పురికాదిది గా 

డిద యని తెలిసెను. 


5 పుఠిపొటి యాదగిరి 


పొలదుగ్గలూ-వసీడీ మొగ్గలూ 


ఎ శిపల్యమెంత 
ప్రమాదకరమో 
తెరిసికొని మనము 
నడచుకొననలెను. 


“వంచతంత్రం'లోని కథ ఆధారంగా...) 


సో స ఖో 


6 పుఠిపాటి యాదగిరి 





ఉడతా ఉడతా ఓ ఉడతా! 
దిగివస్తావా మిఠాయి పెడతా. 


చెటు ఎక్కడం ఎట్లాగో 

లు కము. 
గుట్లు విడిచి మరిచెబుతావా? 
కొమ్మలు తిరగడమెట్లాగో 
నెమ్మదిగా వివరిస్తావా? 


చిటారు కొమ్మన ఉంటావు 
హటాత్తుగా దిగి వస్తావు 
చప్పుడు కొంచం వినజడీనా 
చప వన తప ఎకుంటావు. 


చిట్కాలేవో చెబుతావా 
చిటారు కొమ్మకు చెరెదను 
మెళకువలన్నీ చెబుతావా 
హటాహటిని దిగివచ్చెదను. 


0 "రధి కస్ట సమయాన 
సాయపడితివట రామునికి 
“ఉడతాభక్త'ని నీపేరే 

తలచుకొందురు ఎప్పటికీ. 


వ్ల షః cg జ % 


టూ చి నద 
పొలబుగ్లలూ-వసీడీ మొగ్గలూ 7 సుఠిపాటి యాదగిరి 





తళ మేమూ 
విజేతలం మేమూ 
భువిలో నవజీవన 
పదాతలం మేమూ. 


బడుగు జీవులను బ్రోచే 
(భాతలం మేమూ 
భావిభారత భాగ్య 
విధాతలం మేమూ. 


జనయిత్రిని మన ధాత్రిని 
ఘనముగా నర్చించెదం 
వినయముగా పనులన్నీ 
అనయము సాధించెదం. 


-ఈసులేని మేమంతా 
బోసుబాబు శిష్యులం 
కొసుకు ఇసుమంతయును 
కాము మేము దాసులం. 


బ౦డలనే పిండిచేసీ 
కండబలము చూపెదం 
దండిగ పండించి పంట 


తిండి కొరత తీర్చెదం. 
భి భి ట్ల జ లః 


పొలదుగలూ-వసీడి మొగలూ 8 పులిపాటి యాదగీరి 
ళీ జీ క. 





ఇలాగా కిలకిలా 
నవ్వెదవా కోయిలా? 
'హలోహలో' కోయిలా! 
పలికెదవా ఇలాఇలా. 


కుహూ కుహూ అంటేనే 
గొప్ప కాదు సుమా! 
ఉహూ ఉహూ అంటోవా 
ధీమాగా చెపుమా? 


చిగురులు బాగా మెక్కి 
ఎగురుతావు నువ్వు 
ఏదీ చూస్తా ఒకపరి 
సాలొగా నవ్వూ? 


ముద్దుళొలుకు చిలకమ్మ 

ఉన్నది మా ఇంట 

ముదుగ పలుకుచు ఎప డు 
య 

ఉండును మా వెంలు. 


చిలకమ్మకు, నీకూ మరి 
పెస్టుస్తాం పోటీ 
పోటీలో నెగ్గావా 
నువ్వ కడు మేటి. 

షః షః 


ల 
Ca 
ల్తి 





పులిపాటి యాదగిరి 





పొలదుగలూ-వసీజీ మొగ్గ లూ 
న్‌ా 
ట్ర ర ర స కయ 





|ఏదువకు పాపాయి! | 


ఏడువకు పాపాయి 
ఏడువకుమోయి! 
ఏడిస్తే ఎరు పెక్కు 
నీ కన్నుదోయి. 





ఎర్రబారిన నీదు 
కన్నులను గాంచీ 
కన్న తర్తీ మనసు 
కలత చెందునురా! 


ఏడ్పు మానేసి నువు 
పాలు తాగుమురా 
నిను గాంచి మీయమ్మ 
పరవగించునురా! 


ఉంగరాలా నీదు 
ముంగురులు జూచీ 
కొంగు బంగారమని 
పొంగి పోవునురా! 


ఏడునకు పాపాయి 
ఏడువకు మోయి 
ఏడిసె ఎరు పెక్కు 

జ జ 


ల 
Ka 


% 


పాలబుగలూావసిడి మొగ్గలూ 10) పుఠిపాటి తూదగిరి 





సొవలందరం ఉందేచోటు (ప్రేమమందిరం 
నిర్మలమైనది మా మందిరం మహాసుందరం. 


తల్లితండ్రులను పూజిస్తాము 
గురువుల నెప్పుడు సేవిస్తాము 
సుద్దులు చెప్పే పెద్దల మాటలు 
ఆమోదిస్తాము; వారిని ఆరాధిస్తాము. 


కమముగా బడికి వెళతాము 

క్రమగిక్షణ పాటిస్తాము 

పంతులు చెప్పే పాఠాలన్నీ 

శ్రద్దగ వింటాము; ఎంతో బుద్దిగ ఉంటాము. 


అల్హరి చిల్లరి పనులు చేయము 
ఎల్లరినీ (ప్రేమిస్తాము 

కల్లోలం సృష్టీంచేవారిని 
విల్లమ్ములతో ఎదిరిస్తాము. 


నీతిలేని రాకాసిమూకలను 
గోతిలోన పూద్చేస్తాము 
ఖ్యాతిని "పెంచి జగతిలోన మన 
జొతిగొరవం. నిలబెడతాము. 


ఖో షః న ఖో ఖో 





CLD ననన MNT 
పాలబుగలోావనిడి మొగలూ 1. పులిపాటి యాదగిరి 





హాయి హాయి ఓ ఫాపాయో! 
తాయిలమిస్తా రానోయీ! 


తకధిమి తకధిమి పాపాయీ! 
చకచక నడువుము పొపాయీ! 


గట్టు ఎక్కుదాం పాపాయోా! 
పట్టుకోవోయి నా చేయి. 


గట్టు మీద ఓ చెట్టుంది 
చెటుకు బోలేడు పండ్లున్నాయ్‌. 
౬ న్న 
అరిడు కోసుకొని వదాము 
స్వర యె 
అందరం ఆరగిద్తాము. 


తకధిమి తకధిమి పాపాయీ! 
చకచక నడువుము పొపాయీ! 


వః షః ఖో భో ఖో 


ప్పులిసొటి యావగిరి 


న. 











కల్ల లెరుగరీ బాలలు 
తెలని మలెల మాలలు 


బుడిబుడి నడకల బుడుతలు 
ఆడదుచు తిరిగే ఉడుతలు 


ఇరు చిరునవ్వుల కూనలు 
కురిసే తేనెల సోనలు 


సేరులొలికే చిన్నారులు 
ఎన్నదగిన మిన్నేరులు. 


ర ణో ఖో ఖః ఖః 


సొలదుతలూ-వసీటీ మొగ్రలూ 13 పులిపాటి యాదగిరి 





మేకా మేకా ఓ మేకా! 
పొట్టిది కదమ్మ నీ తోక? 


ఆకులు అలములు తింటావు 
ఆనందంగా ఉంటావు 
చక్కగ నిన్నూ చూస్తాము 
చిక్కని పాలను ఇస్తావా? 


కండల కోనల కెళతావు 
వాగులు వంకలు చూస్తావు 
మచ్చికతో నువ్‌ పచ్చిక మేస్తూ 
(పకృతి ఒడిలో ఉంటావు. 


ముద్దు ముద్దుగా ఒడిని జేర్చుకొని 
బుజ్జి మేకనూ లాలిస్తావు 
మక్కువ చూపే మా అందరికీ 
తియ్య తియ్యని పాలిస్తావు. 


స ఖో హో ఖో 


పొందుగ్రలూ-వసీజీ మొగలూ 14 పులిపాటి యాదగిరి 





పొపవలూ మీకున్నవి పాలబుగ్గలూ 
మీరంతా మా పాలిటి పసిడి మొగలూ. 


యొగ్గలన్ని విప్పారిన పువ్వులగునులే 
పువ్వులన్ని నవ్వులనూ వెదజల్లునులే 


ఆ పువ్వుల పరిమళమే మాకు ఇష్టము 
ఆ నవ్వుల వెన్నెలలే మాకతిప్రియము. 


రనిపెంచే ప్రతి తీ కల్పవల్లియే 
పాపలున్న ప్రతి ఇల్లూ పాలసంద్రమె. 


య సో లః ఖో by 


'పాందగలూ-వనిడి మొగలూ [5 పులిపాటి యాదగిరి 


' ఆనందం అనందం 





ఆనందం ఆనందం 


పాపలు ఉండే 

ప్రతి సదనంలో 

పరమానందం. 
ఆనందం ఆనందం 
పొపల జూచిన 
పతి వదనంలో 
పరమానందం. 

అందం చిందే 

పాపల బృందం 

అగుపిస్తే 

మహదానందం. 

ఖః ఖా bg వ ఖః 


వపొలబుగ్ధలూ-వసీజి మొగ్గలూ 10 పుఠిపొటి యాదగిరి 





బుర్ర మీసాల తాతయ్యా! 
కిరు చెవులూ ఎందుకు నీకు? 


rr 


త్రాణ: 
కిరుచెప్పులూ ఉంతేను 
తుర్రుమంటాయి పాములు, క్రీములూ. 
పిలలు: 
ధు 
కర్ర ఎందుకూ తాతయ్యా! 
బ(రె దూడలను కొడతావా? 
తాత 
వెర్రిగ అడిగే కుర్రాళ్ళూ! 


కర ఆసరా వృద్దులకూ. 


మరిం: 
ఖో 


తిట్టకు మరి నువ్‌ తాతయ్యా! 
చుట్లు కాల్చడం తప? కదూ? 
ఓం య 


పొలదుగ్గలూ-నసీటీ మొగ్గలూ 17 పురిసొటి యాదగిరి 


తాత; 


పట్టిన జబ్ఫూ వదలదురా! 
వ్‌ 
చుట్టు కాల్చడం త ఖ్వను. 
అలరు, 
లొ 
పళ్ళులేని ఓ తాతయ్యా! 
కలుతాగుతా వెందుకని? 


తాత; 


కల్లుతాగడం త ప్పేకాని 
అల్లరి చేయుట మంచివనా? 


పిలలు; 
ag) 


ఓడించాం కద తాతయ్యా! 
వేదించములే నిన్నింకా. 


లః ఖః వ సః బో 


యాదగిరి 


fl 
గై 


పొలబుగలూ-వనీడి మొగలూ 18 పురి 





కరుణతోడ మము చూసారు. 


తరగతిలోనికి మేస్టారు 
అడుగిడగా నే అందరును 
బుద్దిమంతులై పోతారు 
గప్‌చిపిగా కూచుంటారు. 


మెలమెలగా వః రు 
భా (oe) amr. 


నెమ్మదిగా మా మెస్టారు 
గమ్మతులెన్నో చేస్తారు 

(మా! — 
కమ్మని కథలను చెబుతుంటే 
ర్‌ 


మ్మనకుండా ఎంటాము., 


& 


ఆటలలో మరి పాటలలో 


Mees జల లి St 
పొలబునలూ-వనీటీ మొగలూ 19 పులిపాటి యాదగిరి 


మెస్టారే అగుపించనినాడు 
ఏదో వెఠితిగ ఉంటుంది. 
మేసారేం కనిపించిన కణము 
లు ర్న 
లేచి వస్తుంది ప్రాణము. 


by ఖో ఖో 


20 పులిపాటి యాదగిరి 








మల్లెపందిరి ఒకటి 
ఉంది మా ఇంటు 
కల్లకాదండి అది 

మూ) నోము: పంటు, 


పువ్వులందిస్తాయి 
మంచి వాసనలు 
బుదులందిసారు 
యి par. 
చిన్నారి కూనలు. 


షః ణో 





తమల సనాంాయాలాం: 


పొంరదుగలూోననిడి మొగలూో 


కల్ణలే ఎరుగని 

పిల్లలందరును 

మల్లెపందిరి కింద 

మెలగా చేరీ - 
య 

ఆటలే ఆడుతూ 


పాటలే పొడుతూ 
ముద్దుముద్దుగ రోజు 
పొద్దు పుచ్చెదరు. 


ముసిముసిగా నవ్వు 
పసివారినీ జూచి 

విరిసిన (ప్రతి పువ్వు 
పరవశత్వము నొందు. 


మ ఖః వః 


21 పులిపాటి యాదగిరి 


నవంబరు 14 





జవహర్‌ చాచి పుట్టాడు నేడు 
తండోవతండాలు బాలలను చూడు. 


చాచా పుట్టింది | శ్రీమంతులింట 
చాచా చదివింది సీమలోనంట. 


చాచా చేశాడు ఘనమైన పనులు 
చాచా సేవలే బంగారు గనులు. 


యుద్దాన్ని వద్దనీ నిరసించె చాచా 
శాంతిదూతగ కీర్తి నార్జించె చాచా. 


ఆశించె చాచా విశ్వ శేయమును 
నెరవేర్చె చాచా జాతిధ్యేయమును. 


రల్సకపటములేని పిల్లలందరినీ 
మురిపించె చాచా; మైమరిచి చాచా, 


చొచా ఫోటోకు మొక్కి అనుదినము 
చాచా బాటలో నడవాలి మనము. 


ఖః బెం ఖో ఖో బ్లో 


పొలబుగ్గలూ-వసిడి మొగ్గలూ 22 పురిపొటి యాదగిరి 








చిట్టీపాపా! పొట్టీపాపా!! 
తోట కెడదామా? 
తోట కెళ్ళీ ఆటలన్నీ 
ఆడని శి 


కొలనూ ఉంది; కోవెల ఉంది 
చూసీ వద్దామా? 

స్నానం చేసీ పూజలు చేసీ 
ఆనందిదామా? 


చిలకా ఉందీ, కోయిల ఉందీ 
పలకారిద్దామా? 

పలుకులే వినీ, పాటలే వినీ 
సంతోషిద్దూ sR 


కోతీలాగా కొమ్మాలన్నీ 
ఎగిరేసాద్దామా? 
ఉడతాలాగా పైకీ కిందికి 
పరుగులు తీదామా. 


ముద్దూ ముద్దుగ తోటలోనే 
పొద్దు పుచ్చుడామా? 
అలీ సొలసీ ఆలస్యంగా 
ఇళ్ళకు వద్దామా? 
ఖః వ న % స 


న! 


పొలబు గలూూ-వనీ సీడ్‌ మొగలూో 


mn 
3 


పురిపొటి యాదగిరి 





ఆటలన్నా ఆడుము 
పాటలెన్నా పొడుము 
ఆటలకే రానివారి 
స్నేహమ్మును వీడుము. 


ఆటలతో నీ కాయము 
గట్టపడుట ఖాయము 
పొటలతో నీ డెందము 
పొందును ఆనందము. 


ఆరోగ్యమే భాగ్యమనే 
మాటనెపుడు మరవకుము 
ఎండ వేడిమికి, చరికీ 
దేనికి నువ్‌ వెరనకుము. 


అర్జరిపని చేయకుము 

అతిగా మాట్టాడకుము 

పెద్దలముందర ఎప్పుడు 
య 

హద్దుమీరి నడవకుము. 


ఇంటికి వచ్చిన అతిథుల 
మర్యాదగ చూడుము 
బుద్దిగ మసలుతు ఎప్పుడు 
రా 
బద్దకమును వీడుము. 
ఖః ఖః జ ఖ్‌ 


పొలముగ్ధలూ-వసీదీ మొగ్గలూ 24 


ట్ల 


పులిపాటి యాదగిరి 





చెరపకురా 


పంతులు; 


చిటీ పాటీ పాపలారా! 
మ్‌ వు గా 
మిలమిల మెరిసే చేపల్టారా!! 
కట్టుకథ కాదు సుమా 
bi SES చెప్పనా? 
Ue) 
పీలలు: 
య 
A al చెప్పండి. వింటాం. 
పంతులు; 


ఊరికి ఆవల ఉందొక కోన 
కోనకు నడుమూ ఉంది కోవెల 
కోవెల పకు_న ఉందొక చెటు 
న్‌ ట్‌ 
చెటుకు ఉందొక చక్కని గూడు, 
ళు 
పిలలు; 
రా 
బలే బలే! బాగుంది కథ. 
బంతులు: 


గడ్డ్‌, ఈకలు తీసుకువచ్చీ 
పటల జంటా కటిను గూడు 
భు A) 
నూటిలోన అవి ఎంతోకాలము 


అలాట్‌ అ జ ‘ 

చెసెను హాయిగ కాపురము. 
9 
బరులు; 
న్న 


౪c. తర్వాత? 


జ షె 
పొలదుగలయూ-వసీటి మొకలూ 25 పులిపాటి యాదగిరి 


సంతులు; 


గుడను కూడా భకించినది 
న్ని A 

వేగమె పుట్టకు చేరినది 

గూటిలోన తన పెంటిీనిగానక 

పిచ్చుక భోరున ఏద్చినది. 


పిలలు: 


య 
పొడు పాము! ఎంత పని చేసింది? 
పంతులు: 


ఏడుస్తూ ఆ పిచ్చుక పూర్తిగ 
తిండీ, నీరూ మానినది 
మూడునాళ్ళకే కృంగీ, కృశించి 
ప్రాణాలను విడిచెసినది. 


పిల్లలు: 
అయ్యో ఎంత ఘోరం! 


పంతులు: 


నే 


ఇట్లులుండగా ఒకరోజున 
న్‌ా. UF 
విచిత్రమొక్కట జరిగినది. 
uy 
ముంగిస ఉన్న ఫొడకు చెంతనే 
పనన మెల్లగా తిరుగసాగినది. 


సీలలుః 
న్న. 


అయితే ఏమయింది? 


సొలదుగయా-వనీడీ వెడల 27 పులిపాటి యాదగిరి 


పంతులు! 


ముంగిస ఫామును చూచి వెంటనే 
లంఘించెను అతి వేగమున 
పన్నగానికీ, ముంగిసకి మధ్యన 
పోరు జోరుగా సాగినది. 


పీలలు: 


బలే బలే! తర్వాత? 
పంతులు; 


హోరా హోరిగ పోరు జరిగినది 
ముంగిస విజృంధించనది. 

అక్కసు తీరగ ముంగిస పామును 
ముక్కలు ముక్కలు చేసినది: 


౭ 
3C 
ర్‌ 


బలే శాస్తి జరిగింది. 
వంతులు; 


చిటీ పొటీ పాపలారా! 

వ్‌ ౨ (op) 

పన్నారు కదా కథ సాంతం 
పరులకు ద్రోహం చేసినవారికి 
పాముకు పట్టిన గతి పట్టున్‌. 


పిల్లలు: 
నీజముః మెమెప డూ. అలా చేయము. 


ఖో ణో జ జ a 


పఫొలబుగలూ-వసిడి మొగలూ 28 పులిపాటి యాదగిరి 





చక్కని చిక్కని చుక్కల్లారా! 
లెక్కకు మించిన ర్రిక్మల్లారా!! 
ఉంటా రెవ్టుడు so 
వసారా మా వెంట? 


బెనుకు మినుకుమని వెలిగెదరెప్పడు 
మావలె చేయరు ఒకటే చప్పుడు 
క్రమమే తప్పరు మీరు 

ప్రతి రేయీ దర్శనమిస్తారు. 


అందాలొలికే జాబిలి” మామ 
ఉన్నాడని మీకెంతో ధీమా 
అనుకుంటే మేమంతా వచ్చి 
పొందగలము ఆ జొదిలి (ప్రేమ. 


భలే. 
కరాళ Yo తంల టట ఈ | CIE TTT cut el] TY ain గ 
౫జీ A + శ 9 ల కీ ఇ 
పొఠిదుగలలా వండ మొగలూ Pa సురిపొట యాదగిరి 





పొలబుగలూ-వనిడి మొగలూ 


| 
చక్కని చిక్కని చుక్కల్లారా: 
మక్కువ శ అక్కల్ల్థారా!! 
ఒకపరి నస్తారా మా ఇంటికి 
మమ్మే రమ్మంటారా మింటికి? 


ఖో ఖః 


స 





గ్‌ 

ఎటినుంచి తీశారు పెద్దలు 
పెలకాలువలు ఎన్నెన్నో 

(og) 

పంటభూములకు చేరును నీరు 
బండును చండిగ పంటలు. 


ఇ కం జ. 0 
బ౦టలు పండగ నిండిపోవును 
శ మౌ గాచిలు 


మువ్వలు కట్టిన తువ్వాయిలతో 
భు 

పరుగులు తీస్తాం ప్రతిరోజూ 

పాలూ పెరుగూ బాగాతాగీ 

తీర్చుకుంటాము మొ మోజు. 


ల! 
ఎదురుగ ఉంది శివుని గుడి 
బడిలో గంటలు, గుడిలో గంటలు 


Wel 
నిత రం మోగుతు. ఉంటాయి. 


న. న్‌ 


పొరదునయూ-వనీటీ మొగలటూ 31 పురీషొటి యాదగిరి 


గణగణమని మా గంట మోగగా 
బడికి చేరుతామందరము 
వందేమాతర మాలాపించి 
తరగతిలోనికి వెళతాము. 


పండుగ రోజున పూజారయ్య 
పిలుసాడు మా అందరినీ 
పసాదమూ, పులిహోరా, లడ్లూ 
ఇసాడూ (పతి ఒక్కరికీ, 


తగవులు, కొట్లాటలు, అల్లరులు 
ఎలాంటివో మరి తెలియవు మాకు 
స్వర్గము సుమండి మా ఊరు 
గడించినది ఘనమైన పేరు. 


క ణు Lg ఖో ఖో 


పొలబుగలూావసీడి మొగలూ 32 పులిపాటి యాదగిరి 





అమ్మా! నీకెందుకమ్మ? | 


అమ్మా. సు కెండుకమ్మ 
ss Oe 
తమ్ముడంచే అంత పేమ? 
| 


ని 
టి వమా 
చద్దన్నం పెడతావు 
ఆజ ఇ ల 
వేళ తప్మకుండ బడికి 
or 


వళ్ళు వెళ్ళువుంటావు. 


(eS 

ee a oye, 

యిచ్చి పిచ్చి గీతలెన్నా 

క్‌ “i ల్‌ ద్‌ అజ్‌ 

బుదగాదుు గసుం లు 
ను. మరి 


మెచ్చుకుంటు వాల్తిప అదు 
(=) 


తాను ళ్‌ (| 
ముదు ఎట్లుకుంటావు. 
ps 2. 


ఎన్నెన్నో సొఠాలను 


బు 


చదవగ నాన్నగారు 
మెచ్చుకుంటారు క్రణా 


కళ వ 
నువ్యెప డు మెచ్చుకొవు. 


oe 


SN Ee య. 
తము్య్శుడఐ నరు గ్య 
ట్‌ లు 
ఒక్‌ ఛా ఇటా ద రా 
Coren ఎల్చినవొటుగ 
Ca 
గన చ xe 
ఏష నను గటు 
లీ 
bg హో ణా ల 


పొలబుగలూ-వసీడీ మొగలూ 33 పులిపాటి యాదగిరి 





రామాపురమందు కలడు 
రాముడనే కుర్రవాడు 
ఉన్నది ఆ అబ్బాయికి 
చెప్పలేని బడాయి. 


ఒక్కరోజు సెలవు రాగ 
పిల్లలంత గుమికూడిరి 
చక్కగ ఆలోచించిరి 
చెరువుగట్టునకు చేరిరి. 


ఎగిరినారు దుమికినారు 
ఆటలెన్నొ ఆడినారు 

చిట్టబివరకూ అందరు 
పిట్టగూళ్ళు చెసినొరుః 


ఇంతలోనె రాముడొచ్చి 
పిల్లలతో ఇలా అనెను; 
“పిచ్చివాళ్ళు మీరంతా 
పిట్టగూళ్ళు శసినొార్ము 


చూస్తూ ఉండండి మీరు 
తవ్వుతాను ఒక చెలమను 
చెలనులోని ఆ జలము 
నిజముగ అమృత సమము.” 


పొలదుగ్గలూ-వసీటీ మొగలూ 34 పుఠిపొటే యాదగిరి 


అని- రాముడు వెళ్ళి ఒక్క 
కరను కొని తెచ్చినాడు 
విసుగెరుగక ఇసుకలోన 
గోయి తవ్వ సాగినాడు. 


కొంతసేపు శ్రమకు ఓర్చి 
ఒక్క అడుగు తవ్వినాడు 
మరి కాస్తా కష్టపడీ 

మరో అడుగు తవ్వినాడు. 


రెండు అడుగులే తవ్వి 
సంబరపడి అన్నాడు: 
“చూడండరగ్రా మీరూ 
ఊరుతుంది ఇక నీరు." 


పల్లలంత తొంగి తొంగి 

గోతిలోకి చూసినారు 

ఎంతసేపు చూసినను 

ఊరలేదు నీరు అసలు. 
“ఆకతాయి రాముడొచ్చి 
ఆటను చెడగొట్టినాడు” 
అని పిల్లలు రాముని ప్రై 
కురికినారు ఆగ్రహించి. 


ఎప్పుడు మరవని రీతిగ 
దేహశుద్ది చేసినారు 
బడాయి రామునికీ 

బలే బుద్ది నేర్పినారు. 


షా % హో షః షః 


పొలబుగ్రలూ-వనీడి మొగలూ 35 పులిపాటి యాదగిరి 





ఎంతో మంచివాడు 


మా బుజ్జిగాడు 

బజ్జీలు తింటాడు 

బడికి వెడతాడు. 
వేకువనె లేస్తాడు 
పుక్కిలిస్తాడు 
చక్కగా పద్యాలు 
వల్లె వేస్తాడు. 


జండాల పండుగకు 
ఎన్నెన్నా బహుమతులు 
మోసుకొని వచ్చాడు 
తెగ మురిసిపోయాడు. 


బళ్ళేన తననెంతొ 
మెచ్చుకుంటారనీ 
పేర్ణన్ని వరుసగా 
యు 
ఏకరువు పెడతాడు. 
నొన్నారు ఎప్పుడైన 
మెచ్చుకుంకే చాలు 


మెరిసిపోతాయండి 
మావాడి కళ, 


పొలబుగలూ-వనిడీ మొగలూ 30 పుఠిపాటి యాదగిరి 


పొందుగ్ల Har 


సిడి మొగ్గలూ 


తెలివిగల వాడండి 
మా బుజ్జిగాడు 
తప్పకుండా గొప్ప 
వీరుడవుతాడు. 


షః 


37 


పులిపొటి యాదగిరి 





చీమిడి ముక్కూ సీతయ్యా 
మామిడి ముక్కలు తింటూనే 
తరగతిలోనికి వచ్చాడు 
సీటుపైన కూర్చున్నాడు. 


తో టి పిల్లలూ అది చూసీ 
పకపకమని నవ్వుతుండగా 
పంతులు రానే వచ్చాడు 
అంతా గమనించన్నాడు: 


“చూశావా మరి సీతయ్యా! 
పిల్లలందరూ నిను చూసీ 
ఎలాగ నవ్వుతు ఉన్నారో 

గేలి ఎలా చేస్తున్నారో? 


బళ్ఫోకందరు వచ్చాక 
మానుకోవాలి చిరుతిండి 
(క్రమశిక్షణ పాటించాలి 
చదువు చక్కగా నేర్యారీ. 


రో జూ పొద్దునె స్నానంచేసి 
ఉతికిన బట్టులు తొడుక్కొనీ 
జుట్టు చక్కగా దువ్వుకొని 
బడికి [క్రమంగా రావాఠీ. 


పొలదుగ్ణలూ-వసీడి మొగలూ 38 పులిపాటి యాదగిరి 


పంతులు మాటలు విన్నాక 
మారిపోయాడు సీతయ్య 
శుచీ శుభ్రతలు పాటిస్తూ 
అందరి మన్ననలొందాడు. | 


ఖో ల by షో షో 


పొలబుగలూ-వసీడీ మొగ్గల 39 పులిపాటి చూదగిరి 





సిచ్చుకల పెళ్ళి | 


వొనా కురిసింది 
వాగులు సాగాయీో 
పీలలు చేసిన తెలని పడవలు 
ne) న్న 


ముందుకు ఉరికాయి. 





పడవల వెంటా పిల్లలందరూ 
పరుగులు తీశారు 

చెరువు గట్టునకు చేరుకొనీ 
సంబరపడ్డారు. 


ఇసుక తిన్నెపై కూచొని చక్కగ 
పిచ్చుక గూళ్ళను చేశారు 
గుడ్డముక్కలతొ పిచ్చుక బొమ్మలు 
ఇట్ట తయారుచేశారు. 


గూటి కొక్కటీ పిచ్చుక జంటను 
చక్కగ కూర్చోబెట్టారు 
తూ, తూ అని సన్నాయి పాడుతూ 
వరుసగ పెళ్ళి చెశారు. 

కొందరు వెళ్ళీ పప్పూ, బెల్లం 

కొబ్బరి ముక్కలు తెచ్చారు 

పెళ్ళిభోజనం అదే అనుకొని 

చక్కగ అందరు మెక్కారు. 


పొలబుగ్గలూ-వసీటి మొగ్గలూ 40 పుఠిపాటి యాదగిరి 


బళ్ళి సంబరం పూర్తి చేసుకొని 
ఇళ్ళకు పరుగులు తీశారు 
తలచుకుంటు ఆ బొమ్మల పెళ్ళిని 
కమ్మగ నిదురా పోయారు. 


ఖః eg ల గ స్లో 


పొలబుగ్లలూ-వసీడీ మొగ్గలూ 41 పులిపొటి యాదగిరి 





ఒకటోయ్‌ ఒకటి 
బడిలో అందరమొకటి. 


రెండోయ్‌ రెండు 
మనది పేరుగల దండు. 
మూడోయ్‌ మూడు 
చెడును పూర్తిగా వీడు. 
నొలుగోయ్‌ నాలుగు 
చదువుము తియ్యని తెలుగు. 
ముదోయ్‌ ఐదు 
నేరము చేస్తే ఖెదు. 
ఆరోయ్‌ ఆరు 
మనకు వద్దులే పోరు. 
ఏడోయ్‌ ఏడు 
కమ్మని పొటు పొడు: 


ఎనిమిదోయ్‌ ఎనిమిది 
మంచిమాటలే వినుమిది. 


పొలబుగ్లలూ-వనిడి మొగ్గలూ 42 వులిపాటి యాదగిరి 


తె”మ్మిదోయ్‌ తొమ్మిది 
ఇంటా బయటా నెమ్మది. 


పదోయ్‌ పదీ 
పరవగించులే నీమది. 


ఖః ఖః షః 2 ణో 


పొలబుగలూావనిడి మొగలూ 43 పులిపాటి యాదగిరి 





చిలకమ్మా ఓ చిలకమ్మా! 
మము పలకరిస్తావా? 
మాటల జల్లును మాపై 
కొంచెం చిలకరిసావా? 


అగుపించవు మాకసలే నువ్వు 
చూడాలని నీ తోటకువ స్తే 
చిగురులు మెక్కీ దూరతీరాల 
ఎగురుతు ఉంటావేమొ? 


లియ్యతియ్యనీ పండ్లన్నీ 

న్న, 
తినబెడతాము వసావా? 
ముద్దు ముద్దుగా సరికి అందరికి 
మోదమ్మే కలిగిస్తావా? 


చెప్పినట్టుగా - వింటే నీతో 
చేస్తాం మేము నేస్తం 
కోరుకునేది ఒక్క కేమిటీ 
ఇచ్చేస్తాం సమస్తం. 


పొద్దూ మాపూ తిండికోసమై 
ప్రయాస ఎందుకు నీకు? 
హద్దుమీరక మాతో ఉంటే 


ఉండదు చింతాచీకూ. 
జ ఖ్‌ జ స వ 


పొలబుగలూోావనిడి మొగలూ 44 పుఠిపొటి యాదగిరి 





నమ్మకమైనది నూ కుక్క 
కొస్తుంది కొపలా ఎంచక్కా! 


ఎంత చిన్న అలికిడి విన్నా 
అరుస్తుంది అతి దిగ్గరగా 

కొత్త మొహాలను చూస్తే చాలు 
దూకును మీదికి కణాలమీద. 


మూలో ఎవ్వరు కనబడినా 
తోక ఊపుతూ ఉంటుంది 
అస్తమానమూ మావెంటే 
పచార్జు చేస్తూ ఉంటుంది. 


పొరపాటున మాలో ఎవరైనా 
కస్సుబుస్సుమని అంటేను 

మూలకు వెళ్ళి పడుకుంటుంది 
ఉలకదు పలకదు అలకమానదు. 


మెల్లమెల్లగా వీపు నిమురుతూ 
బుజ్జగించాలి ఎంతో సేపూ 
అప్పుడు పెడితే ఆరగిస్తుంది 
స్కెట్టూ మరి రొల్లలు, పండూ, 


పొలబుగలూ-వనిడ్‌ మొగలూ 45 పురిపొటి యాదగిరి 


లర్‌ కెంతో ఇష్టం పోరు 
సోహసానికది మారుపేరు 
మా టైగర్‌ కనిపిస్తే చాలు 
జారుకుంటాయి శునకాలు. 


జ ఖః ఖో ఖః ఖో 


పొలబుగలూ-వనిడి మొగలూ 46 పులిపాటి యాదగిరి 





డె గంట గటి గజ 
పిదప జనగణమన 
ప్రార్రన ముగిశాకనే 
తగుతుంది రణగిణ. 


నడుస్తాము చకచక 
ఉరుకుతాము టకటక 
పంతులయ్య జోకువిని 
నవ్వుతాము పకపక, 


ఆొొరలన్ని మిలమిల 
మెరపులన్ని తళతళ 
బాటలలో తోటలలో 
ఒకట మా కిలకిల. 


సెలయేరుల గలగల 
శుకపికాల కలకల 
వింటూ కొండలు కోనలు 
తిరుగుతాము అలాఅలా. 


9 ణః సో షః షః 


పొలబుగలూ-వసిజి మొగలూ 47 పులిపాటి యాదగిరి 





దీపొలపండుగ | 





దీపాల పండుగ వచ్చింది 
ప్తి అంతటా హెచ్చింది, 


లోకాలను చీకాకుపరిచిన 
నరకాసురుడు అస్తమించెను 
వెలుగులు అంతట విస్తరించగా 
నిఖిల జగమ్మే ఆనందించెను. 


నాటినుండి ఈనాటివరకును 


చేస్తున్నారీ పండుగ 


పండుగరోజున ప్రతి ఇల్లూ 
అగుపించును ఎంతోనిండుగ. 


తలంటి స్నానం చేస్తాము 
కొత్తబట్టలను వేస్తాము 

అమ్మలు చెసిన కమ్మని వంటలు 
కిమ్మనకుండా తింటాము. 


టపాకాయలూ, బాణాసంచా 
చిచ్చుబుడ్డు మరి కాకరపువ్వులు 
కాల్చుతాము మేమందరమూ 
పడతామెంతో సంబరమూ. 


జ ణః 


పఫొలబుగ్ల అూాావనీడి మొగలూ 


పండుగరోజున సపేదాసాదా 
తింటారంతా మెండుగా 
ఏడాదికి ఒకమారే కద 
అయితేనేమి దండుగ? 

జ స ఖః 


48 పులిపాటి యాదగిరి 


